Registered No. HSE - 49 / 2016 


ప్రభుత్వం 


ఆంధ్రప్రదేశ్ , 


ANDHRA 
PRADESH 


MINI 


RIGHT TO 
INFORMATION 


HOS 


సత్యమేవ 

జయతే 


ఆంధ్రప్రదేశ్ రాజ పత్రము 


THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


W.No.34 


AMARAVATI , THURSDAY , AUGUST 26 , 2021 


G.228 


PART II - MISCELLANEOUS NOTIFICATIONS OF INTEREST TO THE PUBLIC 


--X- 


NOTIFICATIONS BY HEADS OF DEPARTMENTS Etc. , 


MUNICIPAL ADMINISTRATION DEPARTMENT 


COMMISSIONER 
VIZIANAGARAM MUNICIPAL CORPORATION , VIZIANAGARAM . 


Roc . No : 2055 / 2020 / A1 . 


Dated : 19.08.2021 . 


VIZIANAGARAM MUNICIPAL CORPORATION - LEVYAND ASSESSMENT OF PROPERTY 

TAX IN CAPITAL VALUE SYSTEM- IMPLEMENTATION OF CAPITAL VALUE SYSTEM 
FROM Dt : 01.04.2021 . RATES OF TAXATION APPROVED BY THE HONBLE 
COUNCIL VIZIANAGARAM MUNICIPAL CORPORATION - FINAL NOTIFICATION . 


Ref 


: 


1 ) GO.Ms.No.198 , Dt . 24.11.2020 of MA & UD ( J1 ) Department . 
2 ) Council Resolution No. 228 , Dt : 26.12.2020 of Municipal Council 

Vizianagaram . 
3 ) Proceedings ROC No : 14034 / 27 / 2021 - Ksec , Dt : 02.02.2021 of Member 

Secretary AP Property tax board 
4 ) Draft Notification issued in Sakshi Daily news paper ( Main ) Dt : 11.02.2021 

( Thursday ) 
5 ) Final Council Resolution No. 10 , Dt : 28.06.2021 of Municipal Council 

Vizianagaram . 
6 ) Vizianagram District Gazette No. 140 / 2021 / A8 Dt : 20.07.2021 . 
7 ) Final Draft Notification issued in Sakshi Daily news paper ( Main ) 

Dt : 27.07.2021 ( Tuesday ) 
8 ) Instructions of DMA , AP , Guntur issued while Video conference 


[ 1 ] 


2 


ANDHRA PRADESH GAZETTE , August 26 , 2021 


Roc . No : 2055 / 2020 / A1 . 


Dated : 19.08.2021 . 


VIZIANAGARAM MUNICIPAL CORPORATION 

FINAL NOTIFICATION 


( According to the section 198 of Municipal Corporation Act of 1955 ) 


It is hereby informed to all the citizens in the Vizianagaram Municipal 
Corporation that according to Municipal Corporation Act , 1955 read with AP Municipal 
Corporation Act , 1994 and levy and assessment of property tax Rules , 2020 issued vide 
GO.Ms.No.198 dated 24.11.2020 the property tax shall be levied and assessed on the basis 
of the Capital Value of the property decided by the Registration & Stamps department for 
the transactions of the properties . Implementation of this system shall come into force 
w.e.f 01.04.2021 . 

Under section 197,197A , 198 and 199 of the Municipal Corporation Act1955 .The 
Vizianagram Municipal Corporation has proposed to levy and assess property tax at the 
rate of 0.15 % on the amount of ' Capital Value ' for residential category use of buildings and 
at the rate of 0.30 % on the amount of ' Capital Value ' for Non - Residential category use 
of building through the Resolution No.228 dt.26.12.2020 of Municipal Commissioner 
Vizianagaram . The proposal has been considered and approved by the A.P Property tax 
board A.P Guntur vide Proceedings .Roc.No.14034 / 27 / 2021 - K sec Dt.02.02.2021 of member 
secretary AP property tax board in the said tax rate the general tax is fixed 50 % and 
remaining 50 % is allocated to the water , drainage , lightening and conservancy 
components . The details of Component wise values of rate of property tax are shown in 
the following schedule . 
COMPONENT WISE VALUE OF RATE OF PROPERTY TAX : 


S.NO 


Component of 
the property tax 


Property tax on 
Vacant Land ( Per 

Year ) ( 0.50 % ) 


Percentage of Property Tax ( Per Year ) 
Percentage of Percentage of Property 
Property Tax For 

Tax For Non 
Residential Properties Residential Properties 
( 0.15 % ) 

( 0.30 % ) 
0.075 % 

0.150 % 
0.020 % 

0.040 % 
0.020 % 

0.040 % 
0.020 % 

0.040 % 


1 
2 
3 
4 
5 


General Tax 

Water Tax 
Drainage Tax 

Lighting Tax 
Conservancy 

Tax 
Total Tax 


0.250 % 
0.050 % 
0.050 % 
0.075 % 


0.015 % 


0.030 % 


0.075 % 


0.15 % 


0.30 % 


0.50 % 


8 % library cess will be levied on the amount of property tax calculated at the 
above rates . 


As per rule 6 ( 8 ) G.O.MS number 198 dt.24.11.2020 draft of the proposed 
percentage of property tax on Capital Value was published in Sakshi daily Telugu news 
paper ( main edition ) on 11.02.2021 ( Thursday ) informing that any objections / 
suggestions / views will be received within 30 days from the date of above draft 
notification on the above rates . 


ANDHRA PRADESH GAZETTE , August 26 , 2021 


3 


Since no objections / suggestions / views were received within 30 days after 
publication of draft Notification and the same rates as fixed by the Municipal Council 
were also approved by the A.P Property tax board The Municipal Council Vizianagaram 
has finally approved the above rates as notified above in it's Resolution vide 
CR.No.10.dt.28.06.2021 finalising the percentage of tax to levy and assess the property tax 
at the rate of tax to levy and assess the property tax at the rate 0.15 % for residential 
buildings , 0.30 % for Non - Residential Buildings and 0.50 % on the vacant lands on the 
Capital Value to implement W.E.F 01.04.2021 . 


The above rates as approved and as finalised by the Municipal Council 
Vizianagaram were published in Vizianagaram District Gazette No. 140/2021 dt.20.07.2021 
to come into force with effect from 01.04.2021.The final draft notification was also issued in 
Sakshi Telugu Daily News paper on 27.07.2021 ( TUESDAY ) . 


Thus it is here by informed that as per the said provision of the Municipal 
Corporation Act 1955 and levy and assessment of property tax Rules , 2020.The above 
rates were finalized to levy and assess the property tax on land , buildings , on both shall 
come into force w.e.f 01.04.2021 . 


S.S. VARMA , 

Commissioner 
Vizianagaram Municipal Corporation , 

Vizianagaram . 


4 


ANDHRA PRADESH GAZETTE , August 26 , 2021 


విజయనగరం నగరపాలక సంస్థ 
తుది ( ముసాయిదా ) నోటిఫికేషన్ 


( 1955 సంవత్సరపు మునిసిపల్ కార్పొరేషన్ చట్టంలోని 198 వ సెక్షన్ ప్రకారం ) 

ఇందుమూలముగా యావన్మంది పురప్రజలకు తెలియజేయునది ఏమనగా 
మునిసిపల్ కార్పొరేషన్ చట్టం , 1955 మరియు తేది . 24.11.2020 న జారీ చేసిన జి.ఓ.ఎం.ఎస్.నెం . 198 
లోని “ ఆస్థిపన్ను విధింపు నియమాలు - 2020 " లను అనుసరించి ఆస్థుల క్రయవిక్రయాలకు రిజిస్ట్రేషన్ 
& స్టాంప్ డిపార్ట్మెంట్ వారు నిర్ణయించు భవనములు మరియు వాటి స్థలముల ' మూలధన విలువల 
ఆధారంగా ఆస్తిపన్ను విధించుటకు నిర్దేశించియున్నారు . ఈ విధానం తేది .01.04.2021 నుండి అమలు 
చేయవలసియున్నది . 

కావున ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ కార్పొరేషన్ చట్టం , 1955 లోని సెక్షన్ 197,1974 , 
198 మరియు 199 ప్రకారం ఆస్థిపన్ను విధించుటకుగాను మరియు అట్టి ఆస్థిపన్ను రేట్లు నివాస 
భవనముల ' మూలధన విలువ ' మొత్తం పై 0.15 % మరియు నివాసేతర భవనముల ' మూలధన విలువ ' 
మొత్తం పై 0.30 % విధించుటకు కార్పోరేషన్ వారు తమ తీర్మానం నెం . 228 తేది . 26.12.2020 నందు 
ప్రతిపాదించి యున్నారు . వివరములు ఈ క్రింది షెడ్యుల్ నందు చూపడమైనది . 

షెడ్యూల్ 
ఇంటి పన్ను శాతము ( సంవత్సరమునకు ) | ఖాళీ స్థలంపై పన్ను 


నివాస భవనముల | నివాసేతర 


శాతం : 0.50 % 


పై పన్ను శాతం : 


భవనముల పై 


( సంవత్సరమునకు ) 


0.15 % 


పన్ను శాతం : 


0.30 % 


0.075 % 


0.150 % 


0.250 % 


0.020 % 


0.040 % 


0.050 % 


0.020 % 


0.040 % 


0.050 % 


1.సాధారణ పన్ను శాతం 
2.నీటి పన్ను శాతం 
3.డ్రైనేజి పన్ను శాతం 
4. లైటింగ్ పన్ను శాతం 
5.కన్జర్వేన్సి పన్ను శాతం 
మొత్తం పన్ను శాతం 


0.020 % 


0.040 % 


0.075 % 


0.015 % 


0.030 % 


0 : 075 % 


0.15 % 


0.30 % 


0.50 % 


ANDHRA PRADESH GAZETTE , August 26 , 2021 


5 


పై రేట్లతో లెక్కించిన ఆస్తి పన్ను మొత్తం పై 8 % లైబ్రరీసెస్ విధించి వసూలు చేయబడును . 
అందుపై జి.ఓ.ఎం.ఎస్.నెం .198 . తేది .24.11.2020 లోని రూల్ 6 ( 8 ) ప్రకారం ఇంటి పన్నుల ముసాయిదా 
నోటిఫికేషన్ ను తేది .11.02.2021 గురువారం సాక్షి దినపత్రిక ( మెయిన్ ) లో ప్రచురించి నిర్దేశించిన పన్ను 
రేట్ల పై ఏవేని అభ్యంతరములు / సూచనలు సలహాలు వున్న యెడల ప్రకటన వెలువడిన 30 దినముల 
గడువు లోపల లిఖితపూర్వకముగా దాఖలు చేయవలసినదిగా కోరుతూ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ 
చేయడమైనది . 

సదరు విజయనగరం నగరపాలక సంస్థ కౌన్సిల్ వారి ప్రతిపాదిత ఆస్తి పన్ను కొంపోనెంట్ 
వారీ పన్ను శాతములపై నిర్దిష్ట 30 దినముల గడువు లోపల నిర్దిష్ట సమయములో ఎటువంటి 
అభ్యంతరములు / సూచనలు సలహాలు నగరపాలక సంస్థ కార్యాలయంలో అంది యుండలేదు . కావున 
కౌన్సిల్ విజయనగరం నగరపాలక సంస్థ వారు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ లో ప్రచురించిన నిర్దేశిత ఆస్తి పన్ను 
( కంపోనెంట్ల వారీగా ) పన్ను రేట్లను ఖరారు చేస్తూ కౌన్సిల్ తీర్మానం నెం .10 తేది .28.06.2021 ప్రకారం 
విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో గల మూలధన విలువల ' మొత్తం పై అన్ని నివాస భవనముల 
కు 0.15 % పన్ను శాతము నివాసేతర భవనముల ' మూలధన విలువల ' మొత్తం పై 0.30 % పన్ను 
శాతము మరియు ఖాళీ స్థలముల ' మూలధన విలువల ' మొత్తం పై 0.50 % పన్ను శాతము ఆస్తి పన్ను 
విధించుటకు మరియు ఈ సవరించిన నూతన ఆస్తి సన్ను రేట్లు తేది .01.04.2021 నుండి విజయనగరం 
నగరపాలక సంస్థ లో అమలు పరుచుటకు ఆమోదము తెలుపుతూ తీర్మానించియున్నారు . . 

పైన పేర్కొన్న విధముగా శ్రీ విజయనగరం మునిసిపల్ కౌన్సిల్ వారిచే అమోదించబడి 
ఖరారు చేసిన నూతన ఆస్తి పన్ను రేట్లు తేది .01.04.2021 నుండి విజయనగరం నగరపాలక సంస్థ లో 

పరచబడునని తెలియజేస్తూ విజయనగరం జిల్లా గజిట్ నోటిఫికేషన్ నెం .140 / 2021 
తేది .20.07.2021 గల దానిలో ప్రచురించడమైనది . ఆవిధముగా నూతన ఆస్తి న్ను రేట్లు తెలియజేయుచూ 
తుది నోటిఫికేషన్ తేది .27.07.2021 ( గురువారం ) సాక్షి దినపత్రికలో కూడా ప్రచురించడమైనది . 

కావున ఇందుమూలముగా మునిసిపల్ కార్పొరేషన్ చట్టం , 1955 మరియు తేది . 
24.11.2020 న జారీ చేసిన జి.ఓ.ఎం.ఎస్.నెం . 198 లోని 

ఆస్థిపన్ను విధింపు నియమాలు 
లను అనుసరించి ఆస్థుల క్రయవిక్రయాలకు రిజిస్ట్రేషన్ & స్టాంప్ డిపార్ట్మెంట్ వారు నిర్ణయించు భవనములు 
మరియు వాటి స్థలముల మూలధన విలువల ఆధారంగా ఆస్తిపన్ను విధించు విధానము తేది . 
01.04.2021 నుండి విజయనగరం నగరపాలక సంస్థ లో అములు లోనికి వచ్చునని తెలియజేయడమైనది . 


అమలు 


- 


2020 “ 


6 


యస్.యస్.వర్మ 

కమీషనరు 
విజయనగరం నగరపాలిక సంస్థ 


Published and Uploaded by the Commissioner of Printing , Government of Andhra Pradesh at 

Government Regional Press , Vijayawada , www.apegazette.cgg.gov.in 


